Registered No. HSE -49/ 2016 


రప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


RANDHRA 
PRADE 

evan 


आध्रप्रदेश 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , WEDNESDAY, DECEMBER 11, 2019 


No.841 


G . 758 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X - - 


రెవెన్యూ శాఖ 


( భూ 


సేకరణ ) 


2018 , భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 

పారదర్శకత చట్టం ( 2018లో 22వ చట్టం ) - 2018 , భూ సేకరణ , పునరావాసం, 
పున :స్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత ( ఆంధ్ర ప్రదేశ్ ) 
నియమావళి - స్వచ్ఛంద భూ సేకరణ - అధ్యాయం- IV లోని 12వ నియమానికి సవరణ - 
ప్రస్తుతం ఉన్న ఫారం “సి ” స్థానంలో నూతన ఫారం సి ను బదులుగా ఉంచడం . 


. 


(జి .ఓ .ఎంఎస్ . నెం . 487, రెవెన్యూ ( భూ 


సేకరణ ) , నవంబర్ 29, 2019.) 


ప్రకటన 


2013, భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత చట్టం ( 2013లోని 30వ చట్టం ) లోని 109వ విభాగం ద్వారా లభించిన అధికారాలను 
పురస్కరించుకొని 13- 11 - 2018 తేదీగల రెవెన్యూ (ఎస్ఏ) శాఖ , జి .ఓ. ఎంఎస్ . నెం . 562లో జారీ చేసిన 
2018 , భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత 
( ఆంధ్రప్రదేశ్ ) నియమావళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుమూలంగా క్రింది సవరణలను చేస్తున్నది . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1 


సవరణలు 
సదరు నియమావళిలో 

12వ నియమంలో , పబ్లిక్ నోటీసు అనే పదాలు తరువాత ప్రకటన ద్వారా అనే పదాలను 
చేర్చాలి . 
సదరు నియమావళికిజత చేయబడి ప్రస్తుతం ఉన్న ఫారం సి 

కోసం, ఈ క్రింది ఫారం సి ను 
బదులుగా ఉంచాలి . 

వి . ఉషారాణి, 
ప్రభుత్వ కార్యదర్శి 


( 29- 11- 2019 తేదీగల రెవెన్యూ ( ఎల్ . ఏ ) శాఖ , జి . ఓ . ఎంఎస్. నెం . 487కు అనుబంధం ) , 


ఫారం - సి 
ప్రకటన ద్వారా పబ్లిక్ నోటీసు 
( 6/12వ నియమం చూడండి ) 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
........... 

జిల్లా 


THREAMITHI 


సంఖ్య 


తేదీ : 


క్రింద చూపిన విధంగా , ప్రజా ప్రయోజనార్థం అంటే ........... 

కోసం ......... 
జిల్లా .......................... మండలం ............... గ్రామంలోని........ ఎకరాల భూమి అవసరమని 
జిల్లాకలెక్టర్ / అధీకృత అధికారి భావిస్తున్నారు . 


Manmanammanam . 


MomM 


. 


. 


. 


షెడ్యూలు 


సరిహద్దులు 


వరుస | సర్వే 
సంఖ్య | నెంబర్ 


| హక్కు రకం | భూమి రకం | సేకరణ క్రింద | ఆసక్తి గల 

ఉన్న విస్తీర్ణం | వ్యక్తి పేరు & 
( ఎకరాలలో ) | చిరునామా 


తూ 


చెట్లు 


రకం సంఖ్య 


నిర్మాణాలు 
నిర్మిత విస్తీర్ణం రకం 


December 11 , 2019] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


THANI 


ATTARINT 


ఏదైనా పనిరోజున పని గంటలలో ( సమయంలో ) 

జిల్లాకలెక్టర్ / అధీకృత అధికారి కార్యాలయంలో 
భూమి యొక్క ప్లాన్‌ను పరిశీలించవచ్చు .................. . అధికారి మరియు అతని సిబ్బంది 
భూమిలోకి ప్రవేశించి , సర్వే చేయడానికి ఏదైనా భూమి మట్టాలను తీసుకోవడానికి , భూమి క్రింది పొరను 
త్రవ్వడానికి లేదా తొలచడానికి మరియు వారి పనిని సరిగ్గా అమలు చేయడానికి అవసరమైన అన్ని ఇతర 
చర్యలను చేయడానికి 

జిల్లాకలెక్టర్ / అధీకృత అధికారి అధికారాన్ని ఇవ్వడమయింది . 


జిల్లా కలెక్టరు యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి ఏ వ్యక్తి 
లావాదేవీలు చేయకూడదు లేదా భూమి యొక్క లావాదేవీకి అంటే , అమ్మకం | కొనుగోలు వంటి వాటికి 
కారణంకాకూడదు లేదా అటువంటి భూమిపై ఏ విధమైన రుణభారంలను సృష్టించరాదు . 


సేకరణకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే , మరియు నష్టపరిహారం సంప్రదింపుల ద్వారా పరిష్కారం 
కోసం ఆసక్తి ఉన్న / ప్రభావిత వ్యక్తులందరి క్లెయిములను , ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 15 ( పదిహేను 
రోజులు )లోపు భూమిపై ప్రయోజనం ఉన్న వ్యక్తిదాఖలు చేయవచ్చును . 


జిల్లా కలెక్టరు / అధీకృత అధికారి 


ప్రదేశం : 
తేదీ : 


వి . ఉషారాణి, 
ప్రభుత్వకార్యదర్శి 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , wwwapegazette. cgg . gov. in 


